నగనగా అనాధుల్లైన ఓ అన్నా, చెల్ళెలూ వుండేవారు. వాళ్ళ అమ్మా, నాన్నా చనిపోయేముందు 

వాళ్ళకి మిగిల్చిన ఆస్తి అల్లా ఓ ఎర జుట్టు కోడి పుంజు మా తమే. 

కొన్ని రోజులకు యిల్సు అయ్యవార్శంగారి నట్టిల్లులా తయారై; చివరకి ఓరోజున కొంపలో ఓ లొళ్చైతుంపు 
కూడా లేకపోయింది. అప్పుడు అన్న చెల్ళెలితో యిలా అన్నాడు: 

““గాదెలోకి పోయి చూడు, గింజలేమై నా దొరుకుతాయేమో; నాకు ఆకలి దహించుకుపోతోంది!”” 

ఆ అమ్మాయి గాదెలో చూసింది, కాని అది ఖాళీగా కనిపీంచింది. అందుకని ఆమె చీపురుతో గాదె అంతా 
తుడవడం మొదలుపెట్టింది. తుడవగా తుడవగా ఒకే ఒక్క రైగింజ దొరికింది. 

ఆమె ఆ గింజను తన అన్నకి చూపించింది. వాళ్ళు దాన్ని నాటాలని నిర్ధయించుకున్నారు. 

ఇంటి వెనకాల వాళ్ళు ఓ గుంట తీసి, దానిలో రైగింజను పాతి, గుంటను మట్టి తో కప్పెట్టారు. 

మర్నాటి ఉదయం సెందరాళే లేచి అన్న దొడ్డోకి వెళ్ళి చూశాడు కదా, చ్మితంగా అక్కడ ఓ దేవదారు వృక్ష 
మంత కాండంతో ర్లైచెట్టు తల ఆకాశాన్ని తాకుతూ కనిపించింది! 

“బలే వింతగా వుందే! ఆ పైన ఏముందో చూసొస్తాను* అనుకున్న ఆ అబ్బాయి చెట్టుపైకి ఎక్కడం 
మొదలెట్టాడు. 

అతను ఎక్కి ఎక్కి మబ్బుల్ని చేరుకున్నాడు. చెట్టుతల మబ్బులను చీల్చుకొని, యింకా పైకి ఎదగడం చూశాడు. 


అప్పుడు వాడు ఆ మబ్బులపైైగా నడిచిపోయాడు. 
అలా నడుస్తూ నడుస్తూ పోగా పోగా వాడికి ఓ చిన్న యిల్ళు కనిపించింది. వాడు ఆ యింటి తలుపు తెరిచి 


లోపలికి వెళ్ళాడు. అక్కడో మూల పరమ వికారంగా వున్న ఓ ముసలమ్మ కూర్చునివుంది. దానికి ఒకే కన్ను వుంది. 
పత్తికాయలా ఉబ్బివున్న ఆ కన్ను గద్ద కంటిలా మిలమిల మెరుస్తోంది. 

ఆ ముసల్చి తిరగలి విసురుతోంది. తిరగలి మధ్యనుంచి అట్టూూ, కేకులూ ఎగిరెగిరి పడుతున్నాయి! 

ఆ ముసలమ్మకేసి చూడటానికి భయంగావేవున్నా అది అట్టనూ, కేకుల్నీ ఎగరకొడుతున్న తీరుచూస్తే 
పకపక నవ్వబుద్చేస్తుంది. 

ఆ అట్టూ, కేకులూ గది నాలుగు మూలలా రంయ్‌మని ఎగురుతూపోయి. పాయ్యిపక్క నిటారుగా వున్న 
సంచిలో పడుతున్నాయి. 

ఆ క్షురాడు మాంచి ఆకలిగా వున్నాడేమో, మరేమీ ఆలోచించకుండా, సంచిని చేత్తో దొరకపుచ్చుకొని, 
భుజంమీద వేసుకొని, పరుగు లంకించుకున్నాడు. పరుగెత్తి పరుగెత్తి రైైచెట్బ కాండాన్ని చేరుకొని, దానివెంట 
రెప్పపాటుకాలంలో నేలమీదకి దిగిపోయాడు. 


““చూశావా, వేవేం తెచ్చానో!” అన్నాడు వాడు తన చెల్లెలితో. 

వాళ్ళకిప్పుడు సంచీడు అట్టూూ, కేకులూ వున్నాయేమో చాలా రోజులపాటు వాళ్ళకి తిండికి కొరత లేకుండా 
పోయింది. అయితే కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయంటారు. చివరకి ఓ రోజున సంచిలో చెయ్యి పెట్టి 
చూస్తే ఏముంది, అంతా ఖాళీ! 

మరి యిప్పుడింక ఏం చెయ్యాలి! ఆకలితో పస్తులుండలేరు కదా. అందుకని ఆ అబ్బాయి మళీ రైచెట్బెక్కి 
సై కెళ్ళా లని నిశ్చయించుకున్నాడు. 

““వీవ్రోబ్రాటు నన్ను కూడా తీసుకెళు అన్నయ్యా!” అని అడిగింది చెల్లెలు. 

ళా ళా 

““నిన్ను వేను తీసుకెళ్ళను. ఆ ముసిల్హాన్ని చూసి భయపడి నువ్వు అరవనై నా అరవవచ్చు, లేక దాని తిరగలిని 
చూసి పకాలున నవ్వనైనా నవ్వొచ్చు. దానితో మనం పట్టుబడిపోతాంి” అని అభ్యంతరం చెప్పాడు అన్న. 

కాని చెల్జెలు అతన్ని మరోసారి బతిమాలింది: 

“వేను అరవనూ అరవను, నవ్వనూ నవ్వను, సరేనా. నన్ను కూడా తీసుకెళ్ళు అన్నయ్యా!” 

సరే అతను ఆమెను తనతో తీసుకెళ్ళాడు. ఇద్దరూ కలిసి రై చెట్టు కాండంవెంట పైకి ఎక్కడం మొదలెట్టారు. 
వాళ్ళు ఎక్కి ఎక్కి ఆకాశాన్ని చేరుకున్నారు. మబ్బులపైన దిగి బాట వెతుక్కుని, దానివెంట నడవసాగారు. 

వాళ్ళు నడిచి నడిచి వెళ్ళగా వెళ్ళగా చివరకు ఆ చిన్న యింటిని చేరుకున్నారు. 

వాళ్ళా యింట్బో (ప్రవేశించారు. అక్కడ ఓమూల తిరగలి విసురుతూ పరమ వికారంగావున్న ముసల్చి కూర్చుని. 
వుంది. ఆమెకు ఒకే ఒక కన్ను వుంది. పత్తికాయలా ఉబ్బివున్న ఆ కన్ను గద్ద కన్నులా మిలమిల మెరుస్తోంది. 

“బాబోయ్‌, నాకు భయమేస్తోంది!” చెల్ళెలు సన్నగా అరిచింది. 

కాని అన్న ఏమీ బదులు చెప్పకుండా ఆ ముసల్చి తమ సవ్వడి వినవచ్చుననీ, అప్పుడు తాము చిక్కుల్నో 
యిరుక్కుంటామనీ జ్నాపకం చెయ్యడానికా అన్నటు, తన చెల్సెల్ని మెల్టగా మోచేత్తో పొడిచాడు. 

ఆ ముసల్చి తిరగలి పిడి పట్టుకొని తిప్పుతూవేవుంది. వింతల్నో వింత! అట్టూూ, కేకులూ దాని సందునుంచి 
వరుసగా బయటపడి రంయ్‌న గాల్హో ఎగురుతున్నాయి. చెల్నెలికి యీ దృశ్యం విచితంగానూ, విడ్శూరంగానూ 
కనిపించడంతో సైజు హ్హ్‌ హ్‌ అంటూ కిసుక్కున నవ్వింది. 

ఆమె అంత పెద్దగా నవ్వకపోయినా ఆ ముసల్చి వింది. ఆ అన్నాచెల్బెళ్ళ కేసి తిరిగి యిలా గట్టి గా అరిచింది; 

“ఆహారీ దొరికారు దొంగలు! నా అట్టూూ, కేకులూ అన్నీ ఎత్తుకుపోయింది మీరన్నమాట!”” 

అన్నాచెల్సెళ్ళు భయంతో బిక్కచచ్చిపోయి నిలబడ్డారు. వాళ్ళ సై (ప్రాణాలు "పై కే పోయినట్సయింది. 

ముసల్చి నెగడి అంటించింది. 

“నేను మిమ్మల్ని దోరగా కాల్చుకుని కమ్మగా తింటాను. క్కురాడా నువ్విలా రారా ముందు, వచ్చియీ 
షవల్‌ మీద కూర్చో, ముందు నిన్ను నెగడిలో వెయ్యాలి!” 

కుురాడు షవల్‌ మీద కూర్చున్నాడు గాని. కాళ్ళను పంగజాపాడు, చేతుల్ని బారజాపాడు. దానితో ముసల్చి 
ఎంత (పయత్నించినా కూడా వాడిని నెగడిలోకి నెట్టలేకపోయింది. 


అప్పుడు ఆ ముసల్చి యిలా అంది: 


స! 
జ వ 
స 


/// 


ణీ కోలో 
అవ నావ భలలి 


“ఒరే, నువ్వంతా తలకిందులుగా చేశావురా! నీ తలని నెగడికేసి పెట్టాలి, కాళ్ళని కాదు.” 

కురాడు దానికిలా జవాబిచ్చాడు: 

“మామ్మా, నువ్వు చెప్పేది నాకు బొత్తిగా బోధపడలేదు. నువ్వే ఆ షవల్‌మీద ఓసారి కూర్చుని, నేనెలా 
కూర్చోవాలో చూపించకూడదూ?”” 

ఆ ముసలి మం(తగత్తై తన శరీరాన్ని ముడిచి నెగడి దిశగా తలపెట్టి షవల్‌ మీద కూర్చుంది. క్మురాడు 
చటుక్కున ముసలిదాన్ని నెగడిలోకి విసిరేశాడు! 

అన్నాచెల్సెళ్ళు యిప్పుడు. సురక్షితంగా సంతోషంగా వున్నారు. వాళ్ళు ఆ తిరగర్ని తీసుకుని, చెట్టు కాండం 
వెంట కిందకి దిగి యింటికి పోయారు. 

తిరగలి తమకు అట్టూ, కేకులూ చేసిపెడుతూండగా, ఎ్మర జుట్టు కోడి పుంజు తమకు సావాసం వుండగా, 
ఏ చీకూ చింతా లేకుండా, కాలాన్ని సరదాగా సంతోషంగా గడపసాగారు! 

కాని ఆనోటా "యీనోటా పాకి యీ మాండతిక తిరగలి సంగతి ఓ రోజున రాజుగారి చెవిన పడింది. అతడు 
దాన్ని వెతికి పట్టుకు రమ్మని తన భటులకు ఆజ్నా, పించాడు. వాళ్ళు వచ్చి ఆ అన్నాచెల్సెళ్ళనుంచి ఆ తిరగర్ని పట్టుకు 
చక్కాపోయారు. 

పాపం ఆ చిన్నారి అనాధులకు ఉన్న ఆహారమంతా త్వరలోనే నిండుకోగా, వాళ్ళు మళ్ళీ ఆకలివాత బడ్నారు. 

చెల్చెలూ, అన్నా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. కాని కోడి పుంజు వాళ్ళ ఏడుపు విని గుడిసె మధ్యగా ఠీవిగా 
వాళ్ళ పక్కకి నడిచివెళ్ళి యిలా అంది: 

“కృక్‌-క్షక్‌-క్లక్‌! నేను రాజు దగ్గర్నుంచి తిరగలి పట్టుకొచ్చేస్తాను కదా!” 2/ర/ 

అది రాజుగారిని కలిసేందుకు వెళ్ళింది. కన 

అది పోయి పోయి దోవలో ఓ ఎలుగుబంటిని కలిసింది. 

““పుంజుబావా, పుంజుబొవా నువ్వెక్కడి కెళ్ళున్నావ్‌ ?”” అని అడిగింది ఆ ఎలుగుబంటి. 
“రాజుగారి దగ్శర్నుంచి తిరగల్ని తిరిగి తీసుకొచ్చేందుకు. దాన్ని అతను ఓ యిద్దరు చిన్నారి అనాధులనుంచి 


కాజేశాడు. 

“నేనూ నీతో రావచ్చా?” అడిగింది ఎలుగుబంటి. 

“ఓ, దానికేం అలాగే రా! నా కుడి రెక్కకింద దూరు 

ఎలుగుబంటి కోడి పుంజు కుడి రెక్కకింద దూరింది, కోడి పుంజు మళ్ళీ తన దోవన బయల్బేరింది. 

అది పోగా పోగా దోవలో దానికి ఓ తోడేలు కలిసింది. 

“పుంజుబావా, పుంజుబావా, నువ్వెక్కడి కెళ్తున్నావ్‌”* అడిగింది ఆ తోడేలు. 

“రాజుగారి దగ్శర్నుంచి తిరగల్ని తిరిగి తీసుకొచ్చేందుకు, దాన్ని అతను ఓ యిద్దరు చిన్నారి 
అనాధులనుంచి కాజేశాడు.” 

“నేనూ నీతో రావచ్చా” 


“ఓ, దానికేం అలాగేరా! నా ఎడమ రెక్కకింద దూరు, సరిపోతుంది?” 


షై 


కాలూ | గంథధాలయం 


ర్‌ ర. 
అం అజా ఒం ఇ 5 అలతి ద సిం 


అ 
ల్‌ గ 
టీ స4ంయయా ప 


నైన? 
గ్గ. 
శ ల న్‌ క ॥ ల 
|. న. | [స స్టర్‌ 
(1 తళ 


న్న్న స 
న, గై 


తోడేలు కోడి పుంజు ఎడమ రెక్కకింద దూరింది, కోడి పుంజు మళ్ళీ తన దోవన బయళ్సేరింది. . 

అది పోగా పోగా దోవ పక్కన దానికి ఓ చిన్న సరస్సు ఎదురైంది. 

““పుంజుబావా, పుంజుబావా, నువ్వెక్కడి కెళ్తున్నావ్‌ ”* అడిగింది ఆ సరస్సు. 

" గోరాజుగారినుంచి తిరగర్ని తిరిగి తీసుకొచ్చేందుకు. దాన్ని అతను ఓ యిద్బరు చిన్నారి అనాధులనుంచి 
కాజేశాడు.” 

“వేనూ నీతో రావచ్చా” 

“ఓ, దానికేం, అలాగేరా, నువ్వు నా గొంతుతిత్తిలో సరిగ్నా సరిపోతావుి”” 

కోడి పుంజు సరస్సులో నీటినంతనీ పీల్చేసి; మళ్ళీ తన దోవన బయళల్బేరింది. 

అది జారు భవనాన్ని చేరుకుని, అతని పడకగది కిటికీకింద జేరి యిలా కుయ్యసాగింది: 

“నేనో 'కోడి _పుంజునిి అయితేనేం నాకు ఎ్మార జుట్టు వుంది. (కూరుడ్లైన జారుకి అలాంటిదేమీ లేదు! 
ఓ యిద్సరు చిన్నారి పేద అనాధులనుంచి వాళ్ళ తిరగలిని కాజేసి వాళ్ళు ఆకలితో అలమటిస్తూూంకే తను 
దర్హాగా విందులు కుడుస్తున్నాడు.” 

రాజుగారికి పట్టరాని కోపంవచ్చి, ఆ కోడిపుంజుని తరిమెయ్యమని తన భటులకి ఆజ్నాపించాడు.. కాని ఆ 
కోడి పుంజు వాళ్ళకి దొరక్కుండా గెంతి, మళ్ళీ యిలా కూసింది: 

““నేనో కోడి పుంజుని, అయితేవేం నాకు ఎ్మర జుట్టు వుంది. (కూరుడ్డెన రాజుకి అలాంటిదేమీ లేదు! ఓ 
యిద్దరు చిన్నారి పేద అనాధులనుంచి వాళ్ళ తిరగలిని కాజేస్తి వాళ్ళు ఆకఠితో అలమటిస్తూూం క్షే, తను దర్నాగా 
విందులు కుడుస్తున్నాడు” 

_ అప్పుడు ఆ కోడి పుంజుని పట్టుకుని గ్యురాలసాలలో పడేసి తన పొగరుబోతు గ్యురాలచేత తొక్కించి చంపమని 
తన భటులకు ఆ రాజు అజ్నాపించాడు. రాజభటులు ఆ కోడి పుంజును పట్టుకుని, దాన్ని గుురాలసాలలోకి 
విసిరేశారు. కాని కోడి పుంజు తన కుడిరెక్కకింద వున్న ఎలుగుబంటిని వదిలిపెట్టింది. ఆ ఎలుగుబంటి 
గ్యరాల్టన్నింటినీ వరసబెట్టి చం పేసింది. 

మరుసటి రోజు ఉదయం రాజభటులు గ్యురాలసాల దగ్గరకి వచ్చి తలుపు తెరిచారు. కోడి పుంజు త్నురున 
బయటికి . ఎగిరివచ్చి;, రాజుగారి పడకగది కిటికీకింద జేరి యిలా కూసింది: 

“వేనో కోడి పుంజుని, అయితేనేం నాకు ఎర జుట్టు వుంది. _కూరుడైైన రాజుకి అలాంటిదేమీ లేదు! ఓ 
యిద్సరు చిన్నారి "పేద అనాధులనుంచి వాళ్ళ తిరగలిని కాజేస్తి వాళ్ళు ఆకలితో అలమటిస్తూూం కే, తను దర్శాగా 
విందులు కుడుస్తున్నాడు. 

“అది విన్న జారు మండిపడి, ఆ కోడి వుంజుని పట్టుకుని గొరెల కొట్టంలో పడేసి, పాగరుబోతు గొ రె 
పొళ్ళేళ్ళచేత దాన్ని తొక్కించి చంపించమని తన భటులకి ఆజ్బాపించాడు. 

రాజభటులు అతను చెప్పినళ్ళే చేశారు అయినా ఆ కోడి పుంజు భయపడలేదు. అది తన ఎడమ 
రెక్కకిందనుంచి తోడేలుని కొట్టంలో వదిలింది. ఆ తోడేలు కొట్టంలోని గొ౮పాళ్టేళ్ళన్నింటినీ 


చంపిపారేసింది. 


15 


స 

నోట! జ కై, 

మ ష్య 
సు! 


న్న 


టిటో 
/॥ థి 
౧ 


ఖీ 


రండవ ముుదణ 


న గ 5970 
౬070 7414146౬ 144౧0 144141 


గోడ గ౭౦/40 ౧64/2 


“పగతి' (పచురణాలయం 
మాస్కో 


సోవియట్‌ యూనియన్‌లో మ్యుదింపబడింది / 


